Registered No. HSE -49/ 2016 


ఈశ్ 
ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


FAC 


R 


ANDHRA 
PRI 


evan 


आध्रप्रदेश 


= 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


గా 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No. 20 


AMARAVATI, MONDAY, MAY 20 , 2019 


G. 104 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


REVENUE DEPARTMENT 

( Land Acquisition ) 
DRAFT DECLARATION 


RC.No. B / 163/ 2016 ప్రకాశంజిల్లాభూసేకరణ ప్రకటన 

Date : 3- 3- 2017 
ఫారం నెం . VII 
( 2013వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ , పునరావాసం, పున: స్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు , 
పారదర్శకత చట్టంలో సెక్షన్ 19(1) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 25 సబ్ రూల్ ( 1 ) ననుసరించి ) 

రూఢి ప్రకటన 
ఈ దిగువనుదహరించిన షెడ్యూలు దాఖలా భూములను ప్రజాహిత ఉపయోగార్ధం అనగా పూలసుబ్బయ్య వెలిగొండ 
ప్రాజెక్టు క్రింద E-134 బ్రాంచి కాలువ నిర్మాణము కొరకు భూమి కావలయునని శ్రీయుత స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ), 
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలువారు భావించినందున , 2013వ సంవత్సరము 30వ చట్టంలోని 15వ 
విభాగం ననుసరించి సంబంధిత వ్యక్తుల నుండి వచ్చిన అభ్యంతరములపై విచారణజరిపిన పిమ్మట శ్రీయుత స్పెషల్ కలెక్టరు 
(భూసేకరణ ), పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలువారు సంతృప్తి చెంది ఈ దిగువ షెడ్యూలుదాఖలా భూములను ప్రజా 
ప్రయోజనముల నిమిత్తం భూసేకరణ గావించుటకు నిర్ణయించినారు . ఈ క్రింది రూఢి ప్రకటన 2013వ సంవత్సరం 30వ 
చట్టంలోని 19 ( 1)విభాగంనను సరించి చేయబడినది . 

రూఢి ప్రకటన 
శ్రీయుత స్పెషల్ డిప్యూటి కలెక్టరు, ఎల్ .ఎ , ఆర్ & ఆర్ యూనిట్ , కంభం వారు 2013వ సంవత్సరం 30వ చట్టంలోని 
19( 1 ) విభాగంననుసరించిన ఈ దిగువనుదహరించిన షెడ్యూలు దాఖలా భూములు మరియు సుమారుగా వాటి విస్తీర్ణంలను 
ప్రజా ప్రయోజనమునకె అనగా పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు క్రింద E - 134 బ్రాంచి మేజర్ కాలువ నిర్మాణము కొరకు 
భూమి అవసరమైనవని ఇందుమూలంగా ప్రకటన చేసియున్నారు . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE, May 20 , 2019 


చెట్లు 


12 / 

22 


మెంట్ 


12 


బీడు 


షెడ్యూలు 
జిల్లా: నెల్లూరు 

మండలము : దుత్తలూరు 

గ్రామము నెం . : 151 దుత్తలూరు 
భూసేకరణ సంబంధిత ఆసామీ పేరు | సంబంధిత ఆసామీ పేరు 

సరిహద్దులు 
క్రమ | సర్వేనెం. , మొత్తం 
క్రింద | ( పట్టాదారు) మరియు | ( అనుభవదారు ) మరియు | 

మరియు 
సంఖ్య స. డి. నెం . విస్తీర్ణం | భూస్థితి| క్రింద 

భూ విస్తీర్ణం చిరునామా 

చిరునామా 

• ఉత్తరం దక్షణం తూర్పు పడమర కట్టడముల 
ఎ . సెం . 
ఎ . సెం . 

వివరాలు 
1. | 1580 | 9. 26 | అసైన్ | 1. 83 | కాకర్ల వెంకట సుబ్బారెడ్డి | కాకర్ల వెంకట సుబ్బారెడ్డి 1579 | 1581 | 1579 | 1582 | బీడు 

తండ్రినాగిరెడ్డి |తండ్రినాగిరెడ్డి 
2 . | 1581/ | 12 . 04 ) అసైన్ | 6. 19 |కాకర్ల మహేశ్వరరెడ్డి |కాకర్ల మహేశ్వరరెడ్డి | 1580 | 1586 | 1581 | 1582 | బీడు 

12 | / 1 | 12 
మెంట్ తండ్రి కేశవరెడ్డి తండ్రికేశవరెడ్డి 

శిముని సుజాత | శిముని సుజాత 

భర్త మూడవ హజరత్తు | భర్త మూడవ హజరత్తు 
7. 29 అసైన్ | 2. 50 | మల్లవరపు వెంకటమదన | మల్లవరపు వెంకటమదన 2370 | 1582 | 1580 | 2370 | 

బీడు 
మెంట్ 

మోహన్ తండ్రి సుబ్బయ్య మోహన్ తండ్రి సుబ్బయ్య 
1586/| 4. 07| అసైన్ | 2. 48 | అన్నంరెడ్డి తిరుపతయ్య | అన్నంరెడ్డి తిరుపతయ్య | 1581 /2| 1586 | 1587| 1586 

బీడు 
2 - 6 మెంట్ భర్త వెంకటరెడ్డి | భర్త వెంకటరెడ్డి 

1581/1| 13 | 13 | 12 - 2 
1587/ | 2. 74 అసైన్ | 0. 51 | కండ్లగుంట శేషమ్మ | కండ్లగుంట శేషమ్మ | 1596 | 1586 | 1597 | 1587 
1 - 3 

మెంట్ భర్త రమణారెడ్డి భర్త రమణారెడ్డి 
1587/ 5 . 00 అసైన్ | 3. 94 || చల్ల ఈశ్వరమ్మ చల్ల ఈశ్వరమ్మ | 1587 | 2876 | 1597 | 1587 
1 - 4 మెంట్ 

/ 1 - 1 
భర్త వెంకటపతి భర్త వెంకటపతి 

2875 
1587/ | 1. 02 అసైన్ 0. 14 | షేక్ మహబూబ్ బీ | షేక్ మహబూబ్ బీ 

15871 | 1586 / 

1 బీడు 

13- 3 3- 5 
3- 1 

భర్త రసూల్ 

భర్త రసూల్ 
1587/ | 4 . 66 | అసైన్ | 2 . 03 || అన్నంరెడ్డి లత అన్నంరెడ్డి లత | 1588 ( 2374 | 15871 | 1586/ 
3- 3 

భర్త భాస్కరరెడ్డి భర్త భాస్కరరెడ్డి 
9. | 1587/ || 3 . 58 || అసైన్ 0. 97 షేక్ మహబూబ్ బీ షేక్ మహబూబ్ బీ | 15877 | 2374 | 15871 | 1587/ 

3- 3 
3 - 5 

మెంట్ భర్త రసూల్ భర్త రసూల్ 

15977 | 2378 | 1598 | 1587/ 
10 . | 1597/ | 3. 00 || అసైన్ | 1 . 00 చింతనబోయిన చింతనబోయిన 

మెంట్ విజయమ్మ 

విజయమ్మ 

భర్త బ్రహ్మయ్య భర్త బ్రహ్మయ్య 
11 . | 2037 | 4. 27 | సర్కారు | 0. 66 || పెన్మత్సరామచంద్రరాజు, పెన్మత్సరామచంద్రరాజు 2037 | 2039 | 2036 | 2038 | 

జామాయిల్, 
పుంజ తండ్రి ముత్యంరాజు |తండ్రి ముత్యంరాజు | 11 

బోరు - 1 

వేప - 3 
టేకు - 10 
కరెంటు 

స్తంబాలు- 2 
12. | 2036 | 11 . 41 | సర్కారు | 0. 58 || పెన్మత్సరామచంద్రరాజు పెన్మత్సరామచంద్రరాజు | 2032 | 2039 | 2036 | 2037 జామాయిల్ 
పుంజ |తండ్రి ముత్యంరాజు | తండ్రి ముత్యంరాజు 

బోరు - 1 

వేప - 8 
కరెంటు 
స్తంభం - 1 


158811587 | 


మెంట్ 


3- 5 


మెంట్ 


3 - 2 


2 


12 తాటిచెట్లు - 8 | 


| 13 


13. [ 2040/ | 15 . 21 | సర్కారు | 6. 21 | పెన్మత్సరామచంద్రరాజు పెన్మత్సరామచంద్రరాజు 2039 | 2011 | 2039 | 2043 | 

జామాయిల్ 
పుంజ తండ్రి ముత్యంరాజు | తండ్రి ముత్యం రాజు 

మామిడి - 28 
టేకు - 105 

వేప - 5 
తాటిచెట్టు - 5 

కరెంటు 
స్తంబం - 1 


ANDHRA PRADESH GAZETTE, May 20 , 2019 


12 | 


12 


14 . | 2038 | 4 .88 | అసైన్ | 0. 01 | పెన్మత్సరామచంద్రరాజు పెన్మత్సరామచంద్రరాజు 2030 | 2038 | 2031 | Soma |వామాయిల్ 

rla 
11 మెంట్ తండ్రి ముత్యంరాజు | తండ్రి ముత్యంరాజు | 

regada 
15. | 2038 / | 2. 97 | అసైన్ | 1. 79 | పెన్మత్సరామచంద్రరాజు , పెన్మత్సరామచంద్రరాజు 2038 | 2038 | 2037 
2 - 13 మెంట్ తండ్రి ముత్యంరాజు | తండ్రి ముత్యంరాజు 

regada 


Soma | 

జామాయిల్ 


11 


| 12- 1B 


rla 


12 


| 2041 ( 

జామాయిల్ 


11 


16. | 2038 / | 6. 24 | అసైన్ | 3. 91 | పెన్మత్సరామచంద్రరాజు, పెన్మత్సరామచంద్రరజు | 2038 /| 2038 | 2037 

| Soma | 

జామాయిల్ 
2 - 1బి మెంట్ 

rla 
In T am | 2 - 1A | 12 - 2 
తండ్రి ముత్యంరాజు | తండ్రి ముత్యంరాజు 

regada 

ఆర్ .సి .సి . 
బిల్డింగ్ - 1 
కరెంటు 

స్తంబం - 1 
17. | 2041 / | 4. 00 | అసైన్ | 1. 62 | సయ్యద్ ఖాతా జాబి | సయ్యద్ ఖాతా జాబి | 2040 | 2042 | 2041 | 2040 జామాయిల్ 

మెంట్ భర్త హుస్సేన్ సాహెబ్ | భర్త హుస్సేన్ సాహెబ్ 
18 . | 2041/ | 3. 36 | అసైన్ 1 . 57 | 

| వాకా శివరామిరెడ్డి వాకా శివరామిరెడ్డి | 2036 / 2042 | 2028 

మెంట్ తండ్రి 
జయరామిరెడ్డి | తండ్రి 
జయరామిరెడ్డి 
19. | 2368 | 19. 95 | అసైన్ | 1. 64 

. 64 | శింగవరపు ప్రసాదరెడ్డి | శింగవరపు ప్రసాదరెడ్డి | 2363| 2369 | 2367 | 2018 | బీడు 
మెంట్ తండ్రిగురవారెడ్డి తండ్రిగురవారెడ్డి 

శిగరపు చిన్నపరెడ్డి శిగరపు చిన్నపరెడ్డి 
తండ్రి కేశవులరెడ్డి తండ్రి కేశవులరెడ్డి 
రామిరెడ్డి వైభవరెడ్డి రామిరెడ్డి వైభవరెడ్డి 
తండ్రి ఓబులరెడ్డి తండ్రి ఓబులరెడ్డి 
పొట్టిజయమ్మ పొత్తిజయమ్మ 

భర్త వెంకటేశ్వర్లు భర్త వెంకటేశ్వర్లు 
20 . | 2369 / | 15 . 52 | అసైన్ | 4. 04 |నాగేండ్ల వనమ్మ నాగేండ్ల వనమ్మ | 2368 | 1582 | 2370 | 2028 
మెంట్ భర్త రమణారెడ్డి భర్త రమణారెడ్డి 

| 13 
21 . | 2369/ | 3. 00 | అసైన్ | 1. 53 |నాగేండ్ల వనమ్మ నాగేండ్ల వనమ్మ | 2369 | 2369 | 2370 | 2369 

బీడు 
మెంట్ భర్త రమణారెడ్డి భర్త రమణారెడ్డి 

11 | 11 
22. | 2370 | 5. 36 | అసైన్ | 0. 94 | పువ్వాడి అచ్చమ్మ పువ్వాడి అచ్చమ్మ | 2367 |1579/ 21 1582 | 2369 
మెంట్ 

1582/ 

1 11 
భర్త మాలకొండయ్య భర్త మాలకొండయ్య 
23. | 2378 | 4 . 03 | అసైన్ | 0. 26 |కాకర్ల సుజాత కాకర్ల సుజాత 

| 1587| 2377 | 2379 | 2376 | 

బీడు 
మెంట్ |భర్త మహేశ్వరరెడ్డి 

/ 1 

భర్త మహేశ్వరరెడ్డి 
24 . | 2455 | 3. 78 | అసైన్ | 3. 78 | గుండ సుబ్బారెడ్డి గుండ సుబ్బారెడ్డి | 2035 | 2028 | 2018 | 2041 | బీడు 

మెంట్ |తండ్రికోటిరెడ్డి తండ్రికోటిరెడ్డి 


బీడు 


బీడు 


మొత్తము 


50 . 13 


ఈ భూముల ప్లాను శ్రీ స్పెషల్ డిప్యూటి కలెక్టరు యల్ . ఎ , ఆర్ & ఆర్ యూనిట్ , కంభం వారి కార్యాలయంలో 
ఉంచడమైనది . దానిని ఈ కార్యాలయపు పనివేళలలో ఏ సమయంలోనైనా తనిఖీచేసుకోవచ్చును . ఈ భూసేకరణ వలన 
నిర్వాసితులయినవారు ఎవ్వరును లేరు . 


డి . సుదర్శనం , 
స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) , 
పి . యస్. వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada, www.apegazette . cgg . gov.in 


